ఎల్లా సారా 
బట్టలు 


ర 


కైల్డికోట్బహుమతి లో 
పొందిన పుస్తకం - 


మార్గరెట్ ఇర్వింగ్ , తెలుగు : కె . సురేష్ 


Ella Sarah 
isn t like her sister. 
Or her mother . 


ఎల్లాసారా ఆమె 
అక్క లాంటిది , అమ్మ 
లాంటిది కాదు . వాళ్ల 
నాన్న లాంటిది కూడా 
కాదు . ఆమె 
ఎల్లా 
సారా లాంటిది . 
ಬಟ್ಟಲು 
వేసుకోవలసినప్పుడు 
ఏం వేసుకోవాలో 


Or her father . 


She s like Ella Sarah. 
And when it s time 


to get dressed , 
she knows just 
what to do . 


ఆమెకు బాగా 


తెలుసు . 


ne morning , Ella Sarah got up and said , 
“ I want to wear my pink polka -dot pants , 
my dress with orange -and - green flowers , 
my purple -and- blue striped socks , 
my yellow shoes , 

and my red hat . ” 
ఒకరోజు ఉదయం ఎల్లా సారా , 
“ గులాబి రంగు పెద్ద చుక్కలు ఉన్న 
ప్యాంటు , నారింజ రంగు పూలు ఉన్న 
గౌను, వంకాయ - నీలం రంగుల పట్టీలు 
ఉన్న మేజోళ్లు , పసుపు పచ్చ రంగు 
బూట్లు, ఎర్ర టోపీ వేసుకుంటాను, ” 
అంది . 


Her mother said , 
“ That outfit is too dressy . 
Why don t you wear your nice 
blue dress with matching socks, 
and your white sandals ? " 

" ఆబట్టలు మరీ గాడీగా ఉన్నాయి. నువ్వు ఈ చక్కని | 
నీలం రంగుగౌను, దీనికి సరిపోయే మేజోళ్లు, తెల్ల చెప్పులు 
వేసుకో , ” అందివాళ్ల అమ్మ . 14 


12 


13 


ఎ 


But Ella Sarah said , “No. 
I want to wear my pink polka-dot pants , 
my dress with orange -and - green flowers , 
my purple -and - blue striped socks , 
my yellow shoes , 
and my red hat . ” 


కానీ 
ఎల్లా సారా , “వద్దు . గులాబి రంగు 
పెద్ద చుక్కలు ఉన్న ప్యాంటు , నారింజ 
రంగు పూలు ఉన్న 
గౌను 
, వంకాయ 
నీలం రంగుల పట్టీలు ఉన్న మేజోళ్లు , 
పసుపు పచ్చ రంగు బూట్లు , ఎర్ర టోపీ 
వేసుకోవాలని ఉంది , ” అంది . 


BE 


Her father said , 
“ That outfit is too fancy. 
Why don t you wear 
your yellow T - shirt 

with white shorts , 
and your tennis shoes ? " . 


“ ఆ బట్టలు 
చాలా ఫాన్సీగా 
ఉన్నాయి . నీ పసుపు పచ్చ 
టీ -షర్టు , తెల్ల నిక్కరు , టెన్నిస్ 
బూట్లు వేసుకుంటే 
బాగుంటుంది కదా ? ” 
అన్నాడు ఆమెనాన్న. 


But Ella Sarah said , “No! 
I want to wear my pink polka -dot pants , 
my dress with orange - and- green flowers , 
my purple -and - blue striped socks , 
my yellow shoes, 
and my red hat! " 


కానీ 
ఎల్లా సారా వినలేదు , “ వద్దు ! 
“ నాకు నా గులాబి రంగు పెద్ద చుక్కలు ఉన్న 
ప్యాంటు , నారింజ రంగు పూలు ఉన్నగౌను, 
వంకాయ - నీలం రంగుల పట్టీలు ఉన్న మేజోళ్లు , 
పసుపు పచ్చ రంగు బూట్లు వేసుకోవాలని ఉంది , 
ఎర్రటోపీపెట్టుకుంటాను! ” అంది . 


Her big sister said , 
“ That outfit is too silly . 
You should wear these overalls 
that are too small for me, 
and my old boots . " 


ఎల్లాసారా వాళ్ల అక్క , “నువ్వు 
తీసుకున్న బట్టలు 
బాగాలేవు . నాకు 
పొట్టిపోయిన ఈ బట్టలు, నా పాత 
బూట్లు వేసుకో , ” అంది 


But Ella Sarah said , “ NO ! 
కానీ 
ఎల్లాసారా , “ వద్దు !" అంది 


Iwant to wear my pink polka-dot pants , 
my dress with orange -and - green flowers , 
my purple -and - blue striped socks, 
my yellow shoes, 
AND MYRED HAT ! " 


11 


“ నా గులాబి రంగు పెద్ద చుక్కలు ఉన్న ప్యాంటు , నారింజ రంగు 
పూలు ఉన్నగౌను, వంకాయ - నీలం రంగుల పట్టీలు ఉన్న 
మేజోళ్లు, పసుపు పచ్చ రంగు బూట్లు , ఎర్ర టోపీకావాలి ! ” 


So . 


ఆ తరవాత . .. 


she put on her pink polka -dot pants , 


ఎల్లాసారా గులాబి రంగు పెద్ద చుక్కలు 
ఉన్న ప్యాంటు వేసుకుంది , 


herdress with orange- and - green flowers , 
నారింజ రంగు పూలు ఉన్నగౌను వేసుకుంది , 


her purple -and - blue striped socks , 
వంకాయ , నీలం రంగు పట్టీలు ఉన్న 
మేజోళ్లు వేసుకుంది , 


her yellow shoes, 
పసుపు రంగుజోళ్లు 
వేసుకుంది , 


and her red hat. 


ఎర్ర రంగు 
టోపీపెట్టుకుంది . 


Ella Sarah thought her outfit was just right. 
ఎల్లాసారాకి తన బట్టలు 
బాగా నచ్చాయి . 


DING 
DONG 


డింగ్ 


డాంగ్ ! 


And so did her friends . 
ఆమె స్నేహితులకు కూడా ఆ 
బట్టలు నచ్చాయి . 


2 ఎల్లా సారాకి 
స్టైల్ ఉంది - 
Get అది చూచించే సమయం వచ్చింది ! 
LEAVEN Ella Sarah has style = Vense 
A R E and it s time for her to show it ! 


Maa 


P 


